https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


శ్రీ కనకధారా స్తవము 


కనకధారా స్తోత్రము / కనకథారా స్తవం / సువర్ణధారా స్తోత్రం - మొదట లక్ష్మీదేవిని 
వొర్జిస్తూ జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిచే చేయబడింది. ఈ స్తోత్రంలో 
(పక్షిప్త శోకాలు, ఫలశృతితో కలిపి మొత్తం 25 శోకాలు వుంటాయి. సకల 
సంపత్ర్రదాయకమైన స్తోత్రం. 


ఈ స్తోత ఆవిర్భావం గురించి ఒక కథ (ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు 
శంకరాచార్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెల్లారు. బిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ 
ఆహారపదార్దాలు లేవు. ఇంట ఇల్లాలు నిరు పేదరాలు. ఆమెకి కట్టుకోడానికి సరైన 
వస్త్రాలు కూడా లేవు. ఇల్లంత వెతికినన ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. 
ధర్మ పరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఆ ఉసిరికాయను శంకరునికి 
సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారా స్తవము 


చెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. 
కనక ధారా స్తోత్రానికి సంకల్పం 


కమలాసనపాణినా లలాటే 
లిఖాతామక్షర పంక్తిమస్య జంతోః 
పరిమారయ మాత రంఘ్రిణాతే 
ధనికద్వార నివాస దుఃఖదోగ్రీమ్‌ 
ధనికుల ఇళ్ల ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుడు ఈ హీన జీవి 


యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచివేయుమమ్మా! తల్లీ! శ్రీ 
మహాలక్ష్మీ! 


Kiron Type Institute 


శ్రీ ఆది శంకరాచార్య విరచిత 


అష్టశ్వర్య ధన ధాన్మాది సంపదల నిచ్చు 
శ్రీ కనకధారా స్తవము 
గణపతి (హయగ్రీవ స్తోత్రం) వార్ధన 
వందే వందారు మందార మింది రానంద కందలమ్‌। 
అమందానంద సందోహ బంధురం సింధురా౭ ననమ్‌ 


01. అబ్బం హరేః పులక భూషణమాశయస్తీ 
భృజ్లాబ్దనేవ ముకుళాభరణం తమాలమ్‌। 
అజ్లీకృతాఖిల విభూతి రపాబ్దలీలా 
మాబ్బల్యదా౭ స్తు మమ మజ్జల దెేవతాయాః॥। 


02. ముగ్గా ముహుర్విదధతీ వదనే మురారేః 
ప్రేమ గ్‌ పణిహితాని గతాగతాని! 
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలే యా 
వా. (శియం దిశతు సాగర సమృవా యాః॥ 


03. ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్షమ్‌ (4) 
ఆనన్టకన మిహ మనజ్ఞత/న్రమ్‌। 
ఆకేకర స్టిత కసనిక పద్మ(క్ష్మ్రనెత్రం 
భూత్రై భవేన్మమ భుజబజ్ద శయాబ్లనాయాః Il 


Kiron Type Institute 


0 బాహ్వాన్తరే మధుజితః శ్రితకౌస్తుభే యా (5) 
|] హారావలీవ హరినీలమయీ విభాతి! 
కామప్రదా భగవతో? పి కటాక్షమాలా 
కళ్యాణమావహతు మే కమలాలయా యాః 


05. కాలామ్బుదాళి లలితోరసి కైటభారెః (6) 
ధారాధరే స్ఫురతి యా తటిదబ్దనేవ। 
మాతుస్పమస్త జగతాం మహనీయమూర్తిః 
భద్రాణి మే దిశతు భార్గవ నన్లనా యాః 


స్త వొప్తం పదం పథమతః ఖలు యత్ర్రభావాత్‌ (7) 
మాబ్దల్యభాజి మధుమథిని మన్మథిన। 
మయ్యాపతేత్తదిహ మన్ధర మీక్షనార్థం 
మన్లాలసం చ మకరాలయ కన్యకాయాః॥ 


07. విశ్వామరె[న్ద పదవిభ్రమ దానదక్షమ్‌ (8) 
ఆనన హేతురధికం మురవిద్విషో౭ పి। 
ఈషన్నిషిదతు మయి క్షణమీక్షణార్ధమ్‌ 
ఇంస్టీవరోదర సహోదర మిన్టిరాయాః॥ 


08. ఇష్టా విశిష్టమతయో౭_ పి యయా దయార (9) 
దృష్ట్యా |తివిష్టపపదం సులభం లభన్నె। 


Kiron Type Institute 


హృష్ట కమలోదర దీప్తిరిష్టాం 

షీష్ట మమ పుష్కర విష్టరాయాః॥ 
. దద్యాద్దయాను పవన్‌ ద్రవిణాంబుధారా (8) 
మస్మిన్న కిళ్చున విహజ్ద శిలౌ విషణ్ణ! 
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం 
నారాయణ ప్రణయినీ నయనామ్బువాహః॥ 


. గీర్జెవతేతి గరుదధ్వజ సుందరీతి (10) 
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి। 
సృష్టి స్టితి పళయకేళిషు సంస్టితాయా 
తస్యై నమస్రిభువనైక గురోస్తరుణ్రై॥ 


ధ్ర త్రై నమో౭_ స్తు శుభకర్మ ఫల పసూత్ర్యై 
రత్యై నమో౭ స్తు రమణీయ గుణార్లవాయె। 
శక్త్య నమో౭స్తు శతపత్ర నికేతనాయె 

పుష్ట్యై నమో౭ స్తు పురుషోత్తమ వల్లభాయై॥ 


.నమో౭ స్తు నాళీక నిభాననాయె। 
నమో౭_స్తు దుగ్గోదధి జన్మభూమై I 
నమో౭_స్తు సోమామృత సోదరాయ్రె। 
నమో౭_ స్తు నారాయణ వల్లభాయైై।॥। 


Kiron Type Institute 


| 3 నమో౭ స్తు హేమామ్బుజ పీరికాయె 
|| నమోస్తు భూమండల నాయికాయె। 
నమో౭ స్తు దేవాది దయాపరాయె 
నమో౭ స్తు శార్హయుధ వల్లభాయి 


14. నమో౭ స్తు దేవై భృగునందనాయి 
నమో౭_స్తు విష్ణోరురసి స్థితాయి। 
నమో౭ స్తు లక్ష్మ్యై కమలాలయాయి 
నమో౭_స్తు దామోదర వల్లభాయి॥। 


15. నమో౭_స్తు కాన్వై కమలెక్షణాయై 
నమో౭ స్తు భూత్యై భువన ప్రసూత్ర్యె 
నమో౭ స్తు దేవాదిభి రర్చితాయై 
నమో౭_స్తు నన్గాత్మజ వల్లభాయి॥ 

16. సమృత్మరాణి సకలేంద్రియ నన్దనాని 
సామాజ్యదాన విభవాని(నిరతాని) సరోరుహాక్షి 
త్వద్వన్లనాని దురితా హరణోద్యతాని 
మామేవ మాతరనిశం కలయన్తు మాన్వె॥ 

17. య(శ్ర్రీత్మటాక్ష సముపాసనా విధిః 
సేవకస్య సకలార్థ సంపదః; 
సన్తనోతి వచనాజ్ద మానసై స్వాం 
మురారి హృదయెశ్వరీం భజే॥। 


Kiron Type Institute 


| 18 సరసిజ నిలయే(నయనే) సరోజహస్తే 

|, ధవళతమా(రా)ంశుక గంధమాల్య శోభే। 
భగవతి హరివల్లభే మనోజ్ఞే 

త్రిభువన భూతికరి(రీ) ప్రసీద మహ్యమ్‌॥ 
 దిగ్గస్తిభిః కనక కుమ్మ ముఖావసృష్ట 
స్వర్వాహిసీ విమల చారుజల ఫ్లతాజ్లీమ్‌। 


[పాతర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాథ గృహిణీ మమృతాబి పుత్రీమ్‌॥ 


ప్రక్షిప్త శ్లోకాలు 
కమలై! కమలాక్ష వల్లభే త్వం 
కరుణాపూర తరబ్దీతైరపాజ్జః 
అవలోకయ మామకించనానాం 
పథమం వాత్రమకృత్రిమం దయాయాః॥। 


నే ప్రసీద జగదిశ్వరి లోకమాతః (అధికళ్లోకం) 
కళ్యాణదా(గా)త్రి కమలెక్షణ జీవనాథే। 
దారిద్యభీతిహృదయం శరణాగతం మామ్‌ 
ఆలోకయ ప్రతిదినం సదయిరపాంగైః॥ 


.బిల్వాటవీమధ్యలసత్‌ సరోజే (అధికళ్లేకం) 
సహస్రపత్రె సుఖసన్నివిష్ఞామ్‌। 


Kiron Type Institute 


అష్టాంపదాంభోరుహ పాణిపద్మాం 
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్‌। 
€ం రం 


| 23. కమలాసనపాణినా లలాటే (అధికశ్లోకం) 
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః। 
పరిమారయ మాతరం|ఘిణా తే 
ధనికద్వార నివాస దుఃఖదోగ్రీమ్‌! 


24 అంభోరుహం జన్మగృ్భహం భవత్వాః (అధికళ్లోకం) 
వక్షస్థలం భర్భగ్భహం మురారేః 
కారుణ్యతః కలయ పద్మవాసే 
లీలాగ్భహం ను హృదాయారవిందమ॥। 

ఫలశృతి 

25. స్తువన్తి యె స్తుతిభిరమూ భిరన్వహం 
తయీమయీం త్రిభువన మాతరం రమామ్‌। 
గుణాధికా గురుతర భాగ్య భాజినో 
భవన్తి తే భువి బుధ భావితాశయాః॥ 


సువర్ణధారా (కనకధారాస్తవమ్‌) 
స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం 
తిసంధ్యం యః పరేన్నిత్యం స కుబేర సమో భవెత్‌ 


// ఇతి శ్రీమచ్చంకర భగవత్సాదక కృతః కనకధారాస్తవః సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 


[ కల 


గ 


> 
య 
ఇ 
™~ 
న్లో 
రా 
రా 
న్లో 
రా 
రా 
= 
Te) 
లు 
(©) 
wy 
చో 
(ఇ) 
న్లో 
= 
ళా 
6 
ye 
f3 
జై 
(6 
ye 
రం 
9 
a 
న్‌ 
69 
౧౨ 
ft 
శ 
5 
ఛి 
va 
13 
0 
49 
9 
fF 
సలి 
fe 


(ఎక్కడి 


